అభివృద్ది - ఆదివాసులు 
© 


హెంస 


4 తీ 


హిమంశు కుమార్‌, వీణా దంపతులు గాంధీజీ భావాలకు ప్రేరణ పొంది 
వివాహం జరిగిన ఇరవై రోజులకే ఢిల్లీలో తమ నివాసం వదిలి చత్తీస్‌ఘడ్‌, బస్తర్‌ 
జిల్లాలో ఆదివాసీ గ్రామంలో జీవించసాగారు. 

అక్కడ కంపెనీల కోసం ప్రభుత్వం ఆదివాసుల భూముల్ని బలవంతంగా 
లాక్కుంది, సల్వాజుడుం పేరుతో ప్రైవేటు సైన్యాన్ని ఏర్పర్చింది, ఆదివాసీ గ్రామాల్ని 
తగలబెట్టడం జరుగుతోంది. ఆదివాసులపై సామూహిక హత్యాకాండలు, మహిళల 
మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. 


ఈ అన్యాయాల్ని ప్రశ్నించి వీటికి వ్యతిరేకంగా గొంతు విప్పినందుకు వీళు 
ఇంటున్న ఆశ్రమాన్ని ప్రభుత్వం బుల్‌డోజర్లతో ధ్వంసం చేసింది. పద్దెనిమిదేళ్ళపాటు 
ఆదివాసుల సంక్షేమం కోసం అహర్నిశలు పనిచేసిన హిమంశు, వీణా బస్తర్‌లో 
బతకడాన్ని దుర్లభం చేసింది ప్రభుత్వం. 

పట్టణాలు నగరాల అభివృద్ధి కోసం దేశంలోని గ్రామాల్ని ఎలా హింసించడం 
జరుగుతోంది? అభివృద్ధి అసలు రూపమేమిటి? ఈ పుస్తకం అందుకోసమే. దీన్ని 
చదివి మీరు విస్మయం చెందుతారు. 


(ఎవరికి వికాసం? ఎవరికి వినాశనం?) 


హిందీ మూలం : హిమంశు కుమార్‌ 
స్వేచ్చానువాదం : గౌరవ్‌ 


